భక కబీర్‌ 


రచన: 
డాక్టర్‌ రావూరి భరద్వాజ 
(పధానసంపాదకుడు : 
డాక్టర్‌ టల, రఘునాథాచార్య 





శ్రీ ఎన్‌, లక్ష్మీవారాయణ, ఐ. ఏ. ఎస్‌,, 
కార్యనిర్వహణాధికారి 
శిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1985 


T. T. D. Religious Publications Series No- 224 


SRINIVASA BALABHARATI - 39 
( Children Series ) 


BHAKTA KABIR 
by Dr. Ravuri Bharadwaja 


Chief - Editor - 
Dr. 5. B. Raghunadhachary: 


First edition: 1985 
Copies : 10, 000 
Pricc : 1—00 


Published by : 


Sn S. Lakshminarayana, LA.Sa 
EXEUUTIVE OFFICER, 

Tirumala Tirupati : 

Tirupati, 


Art: CHAYA 


Printed at : 
Tirumala Tirupati Devasthanams Press, Tirupati, 


స్వాగతం!! 


్రీనివసదయోద్భూశా బాలానా౦ స్ఫూ ర్తి దాయినీ । 
భారతీ జయతాల్లోే భారతీయగుజోజ్జ సలా 


ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్నువి ప్పేనాట్‌కే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక_ధార్మికొచర్శాలకు పేరు పడ్డది 
మన భరతఖండం. ఈ గడ్డ పై పుట్టిన (పతిమానవుడు అధర్మాన్ని 
ఎదిరిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్నీ పండించుకొన్మి మాధవాభి 
ముఖంగా నడచి మహనీయకీ శ్రి నార్జీంచినవాడే, ఆలోంటి మహాత్ములి 
సన్నిధి మన సుఖసంళోషాలకు పెన్నిధి, కనీసం వారి జీవితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి [పభావం మనమీద ఎంతో ఉంటుంది, 
“నేనుభ్రారతీయుజి' “ఇది తరతరాలనుంచి వస్తున్న నా సం|ప్ర 
దాయం “ఇది నాక ర్రహ్యం' అని (పతిబాలుడ్కు బాలిక ఈ దేళ 
సేవకు కనను అంకితం చేసుకొంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభాపృలు మహో 
పదవులు, మహాపతివ్రతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని 


సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీవనవాహినిని మన 
దొకౌ [పవహింపచేశారు. ఆహా | మనమెంత అదృష్టవంతులం 1 
మనవెనుక ఎంత ఉదాత్తమైన చరిత ఉంది. అఆ పుణ్యపురుషులు 
మహాసాధ్యులు ఇక్కడ పట్టకపోతే మనదిగా మనం చెప్పుకొనే 
మహత్తరమైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం[కమించేవిః 
వాళ్ళను అర్థంచేసుకోవడం, వాళ్ళ చరిత మసనంచేసుకోడం 
వారి ఆదర్శాలు స్మరించడ౦కూడ మనకు గొప్ప విజ్ఞానాన్నండించే 
విద్యాభ్యాసం, అది ముందు మందు మనజాతీ జీవన ప్రవాహంలో 
కొన్ని ఏండ్ల దాకా చెక్కుచెదరని స్ఫూర్తి సౌరభాలను విరజిమ్ము 
తుంది, అందుకే (శ్రీనివాసబారిభారతి ఉదయించింది. ఎంగటో 
మహానుభాపుల్ని మీ ముందుంచుతో౦ది, ఇక మీదే అలస్యం. 


బొలలూ । రండి! రండి! 


నిండుమనస్సుకో మీ కిదే మా స్వాగత౦ 1 


[కోధన, ఏరువాక ఎస్‌, బీ, రఘునాథా చార్య 
$61085 సధానసంపాదకుడు. 


ముందునూట 


అల్లారు ముద్దగా పెరిగే అందాల బాలిలి అద్దాల్లాంటి మనసులు 
ఎ౦తో నిర్మలమైనవి, వాటిముందు మనమెలాంటి సంస్కారాలను 
నిలిపితే అవే [పతిబి౦బిస్తాయి, చెరగని ము|ద వేసిన ఆ సంస్కా 
రాలను వాళ్ళు భ్యదంగా జీవితమంతా దాచుకుంటారు, భావిభారత 
పొరులైన వారెంత సంసాంరం౦కో పెరిగితే ఈ దేశాన్ని అంత 
చక్కగా తీర్చిదిద్ద గలుగుతారు. కనుక మన సంస్కృతిలోని గొప్ప 
దనాన్ని, భారత జాతికి పెట్టని ఆలింకౌరాలై (ప్రపంచాన్ని అలరించే 
మంచిగుణాలను వాళ్ళకు ఉగ్గుపాలకో నూరిపోయాల్సిన అవసరం 
ఎంతైనా ఉ౦ది, ఎన్నీ విద్యలు నేర్చినా, ఎన్నెన్ని రంగాల్లో లబ్ది 
(పతిష్టులై నా (ప్రజల్లో ఈ సంస్కారం కొటివడిశే [ప్రమాణాలు 
పడిపోయి జాతి అంధకౌరబంధురమౌతుంది. అందుకే మనదేశంలో 
పుట్టి, ఏదో ఒక ఆదర్శానికి అంకితమై మనకు గర ఏకొరణ మైన 
మహాపురుషులు, మహాపతివతల కథలు చిన్నారిపాపలకు అందు 
బాటులో ఉండేటట్లు చేయడానికే ఈ ప్రయత్నం. (ప్రాచీన భారతీ 
యుల మహ త్తరాదర్శాలను పరోక్షంగా తెలియజేయడమే ఇందులోని 
ముఖ్యోద్దేశ్యం, 


తిరుమల తిరుపతి దేవస్థానం శకి సంకల్పంతోనే న (క్రీనివాన 
వాలభారతి అనే పు స్తకమాలను చిన్నపిల్ల లకోసం [వకటిస్తు న్నది, 
“మీరు బాలభారతి అన్నా మాకు, మాకుటుందింలో అందఆికీ 
ఉపయోగిస్తున్న దంటున్నారు చాలామంది పెద్దలు. తాము చదివి 
తమపిల్ల లచేత చదివి స్తే కొంతకు కొంత మా ఆశయం 
నెరవేరుతుంది. 


ఈ బాలసొహిత్యాన్ని చక్కగా తీర్చి దిద్ది? మంచీ రచన 
లను తయారుచేయించి, ఆందరికీ అందుబాటులో ఉండేటట్లు 
సంషాదించిన చశాక్టర్‌ ఎస్‌. వి. రఘునాథాచార్య (కో._ఆర్డి నేటర్‌ 
పబ్లి కేషన్స్‌, టి.టి. డి.) గారికి నో అభినందనలు. ఈ | వణాశికకు 
సహాకరిస్తు న్న రచయితలకు, కళాకారులకు నాధన్యవాదాలు, 


కోధన_ఏరువాక ఎన్‌. లక్ష్మీనారాయణ, ఐఏ. ఎస్‌, 
88... 1986 కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తీరుసతి, 


మతాలపై న మటీంత ఆ|గహంకాదు మనం 
చూపవలసింది; అదుపు ఆజ్ఞలేని మన మతులపైన 
నిగహం. మతాలన్నీ మంచినే బోధిస్తాయి. కానీ 
మానవుడే స్వార్థ ౦తో మతికి తోచినట్లు చేస్తూ మతాలపై 
మచ్చలు వేస్తున్నాడు. మన చుట్టూ కనబడేది మతి 
దౌర్బల్యమే గాని మత దౌర్బల్యం కాదు. “నీవు హిందు" 
వని కొందలుః “నీవు ముసల్మాను'వని ఇంకొందలు 
మతాతీతుడై న ఒక మంచి మనిషిని తాళ్ళతో కట్టి 
బాధించి, భాగిరథిలో పడవేసారు, ఏమి జరిగింది ? 
ఆ మహనీయుని మహిమవల్ల కట్లు తెగిపోయి గంగా 
భవాని ఒల్లో అల్లారు ముద్దుగా కేలియాడాడు. చిరు 
నవ్వులు చిందించాడు. విస్తుపోయారు [(పజలు 
ఈ విచితోదంతాన్ని చూస్తూ, ఆ మహానుభావుడెవరో 
తెలుసా? లోక భీరువుకాని భక్త కబీర్‌. 


ఆయన మతసామరస్యం, మానవుల్లో మాధవుడ్ణి 
దర్శించ గలిగిన తాత్త్విక దృష్టి మనకాదర్శం కావాలిం 
ఇక చదవండి: 


అ=[పధానసంపాదకుడుం 


భక కబీర్‌ 


ఎందుకీ ఆచారాలు ? 

మనం సంఘజీపులం, సంఘాన్ని విడిచి జీవించలేం. 
ఈ సంఘంలో రకరకాల అంత స్తులవాళ్ళు, రకరకాల మనస్త త్వాల 
వాళ్ళు ఉండడం సహజం, తెలివై నవాళ్ళు శ్‌ తెలివితక్కు నవాళ్ళను 
మోసగించే అవకాశం ఉంది. బలవంతులు బిలిహీనుల్ని పీడించే 
అవకాశమూ ఉంది. ఇలా జరక్కు_౦డా బుద్ది మంతులై సవాళ్ళు 
కొన్ని న్యాయాలనూ కొన్ని ధర్మాలనూ రూపొందించారు, కొన్ని 
కట్టుబాట్ల ను, ఆచారాలను ఏర్పాటు చేశారు. సంఘ శ్రేయస్సును 
దృష్టిలో ఉంచుకొనే పెద్దలు ఇలాంటివి ఏర్పరచి సమాజక్షేమం 
కోసీం వీటిని అందరూ ఆచరించాలన్నారు. 


(పయోజనం సున్న: 

కానీ ఎంతో సదుద్దెశంతో రూపొందిన ఈ ఆచారాలు కట్టు 
బొట్లూ రానురాను మూఢాచారాలకిందా, మూఢ విశ్వా సాలకిందా 
మారిపోసాగాయి. వీటిని తొలిసారిగా. ఏర్పరచడంలోని మౌలిక 
(పయోజనంపోయి, శుష్క మైన ఆడంబరాలు మ్మాతమే మిగిలి 
పోయాయి, అప్పుడు ధర్మం ధర్మంగానూ, న్యాయం న్యాయం 
గానూ ఉండదు. వ్య క్తులమధ్య ఉండాల్సిన [ పేమాదరాలు తగ్గి 
పోయి వై రుధ్యాలు పెరిగిపోతాయి. కుల, మతో వర్గకలవోాలు 
పెచ్చరిల్లి, సామాజికజీవన మే అల్ల కల్లో లమయిపోతుంది 1 


సరిగా అలాంటి సమయాల్లోనే మహాత్ముల అవసరం 
ఉంటుంది. వాళ్ళ తమ బోధనలతో, | పచారంతో, సామాజిక 
జీవితంలోని ఉద్రేకాలను, ఉద్వేగాలను తగ్గిస్తారు, శాంతిని నెల 
కొల్పుతారు, 


అలాంటి మహాత్ములలో కబీరు ఒకరు. 


కవీరును గురించి అనేక కథలు, గాథలు ప్రచారంలో 
ఉన్నాయి. ఆయనభ క్తులలో వీటినన్నింటినీ నమ్మేవాన్శ నమ్మని 
వాహ్శ కూడా ఉన్నారు. కట్టుకథలని మనం తోసిపుచ్చిన గట్టి 
కథలని విశ్వసించినా అచేమిపో మనం తెలుసుకోవాలి కదా 


అన్నీ దేవుడి పేల్లే | 


ఇప్పటికి ఐదున్నర శ తాబ్దారి కిందటిమాట. నీరూ అనే 
ఓ చేనేత పనివాడు కాశీనగరంలో ఉండేదాడు. అతని భార్య “పేరు 
“సీమా”, వౌళ్ళకొక అనాథబాలకుడు దొరికొడు. ఆ పి ల్ల వాడు చాలా 
ఆందంగా ఉండడంకో అతన్ని పెంచుకొందామని వాళ్ళు నిశ్చ 
యించుకొన్నారు. అదీగాక_వారికి పిల్లి ల్ల రు, 


ఇంటికొచ్చాక, ఆ కురవాడికి మంచిపేరు సూచించమని 
ఓ మత పచారకుణ్ణి స ం|పదించారు. అతను “ఖుర్‌ ఆన్‌ '[గంఠాన్ని 
పరిశీలించినపుడు అన్నీ దై వనామాలే కనిపించాయి. “కలీర్‌" 
“కు బా' “ అక్సర్‌ " మొదలై నవి. 


11 


ఈ పీల వాణి చంపివేయండి | 
గ (= 


ఇతర మళ ఫబో ధకుల్నీ అడిగిచూశారు. చితం! వారికీ 
దైసనామాలే కనిపించాయి. ఆశ్చర్యపోయిన ఈ మత గురువు 
లందరూ ఈ అనాథబాలకుణ్ణీ చంపవలసిందని ఆ దంపతులకు సలహా 
యిచ్చారు. కౌనీ ముద్దులు ౨ మాటగళ్లే అ బాలుణ్ణి చంపటానికి నీరూ, 
సీమా మాతం ఇష్టపడలేదు. 
మాంసపుముక్కకు మానవాకారం। 

ఇలాంటిదే మరో కథ. 

ఒకసారి ఓ | బాహ్మణుడు స్వామిరామానందులవారి దర్శనం 
చేసుకున్నాడు. వెంట అతని కూతురుకూడా ఉంది. ఆ కూతురు 
వితంతువు. ఈ సంగతి తెలియక రామానందులవారు ఆమెను 
తల్లి వి కమ్మని దీవించారు. ఆతరువాత అమె చేతిమీద చిన్నకురుపు 
లేచిందనీ, అందులోంచి వెలికివచ్చిన ఓ చిన్నమాంసపు తునక 
మౌనవాకృతి ధరించి కాంతుల్ని విరజిమ్మిందన్తీ అమానవ 
రూసమే కవీరని దీని సారాంశం. 


సరై న ఆథారాలు లేవు; 

శుకదేవుని అసరావతారమే కబీరని ఒక కథ చెబుతున్నది. 
సత్యయుగం నుంచి రకరకాల నామధేయాలకో కబీరు జన్మిస్తూనే 
ఉన్నాడని ఇంకొన్ని గాథలు తెలియచేస్తు న్నాయి, 


కబీరు జన్మస్థలంగానీ, జననసమయం కొనీ సృష్టంగా చెప్ప 
దగిన అధారాలు ఇంతవరకూ లభించలేదు. దొరికిన ఆధారాలు 
ఒకదానికొకటి సరిపోవడంలేదు. 
బాల్యం: 

ఇదే విధంగా కబీరు చిన్నతనాన్ని గురించిన కథలుకూడా 
క్రోక్రొ ల్లి లుగా కనపడుతున్నాయి. బాల్యంలో అతను ఏ ఆహారం 
తీసుకోలేదు. _ నీరూ.నీమా పట్టుపట్టినప్పుడు పాలు తాగడానికి 
మాతమే ఇష్టపడ్డాడు. 

నీరూ ... నీమా మహమ్మదీయులు. వారి వృత్తి చేనేత, 
అమలులో ఉన్న ఆచారం |పకారం కబీరుకూడా మహమ్మదీయుడే । 
కానీ కబీరు రామనామం జపి స్తూ ఉ౦డేనొడు. కోవిందసంకీ రన 
చేస్తూ ఉండేవాడు. హరినామం స్మరిస్తూ ఉ౦ డేవాడు, 


ఇద్ధజికీ కోపమే 1 


ఇది మహమ్మదీయులకు సరిపడేది కాదు. అదీగాక ఆనాటి 
మహమ్మదీయ [పభువృకు పరమత సహనం బొ త్తి గా లేదు, ఈ అవకా 
శాన్ని మహమ్మదీయ మత [పచారకులు బాగా ఉపయోగించు 
కున్నారు. కబీరుమీద విష చారం చేశారు. పొందువులి దేవుళ్ళ 
పేర్ల ను జపిస్తున్నాడని మహమ్మదీయులకు కోసం, మహమ్మ 
దీయుడయి ఉండికూడా హీందూవె వైష్టవునిలాగా గంధం పూసుకొని 


13 


తులసిమాల ధరించి తమదై వనామాలను స్మరిస్తున్నాడని హొరిదుపు 
లకు కోసం, 


అదే గురూపదేశం! 

వైష్ణవసం|ప్రదాయం। ప్రకారం 'ముక్తి' కలగడానికి గురూప. 
దేశం ఉండాలి. తన గురువు రామానందులవారని కబీరు చెప్పు 
కొన్నాడు. ఈ గురుత్వానికి సంబంధించికూడా కొన్నికథలు 
[పచారంలో ఉన్నాయి. 


రామానందస్వ్యామివారు గంగాస్నానానికి వెళ్ళి వచ్చే 
సమయాన్నీ, దోపనూ తెలుసుకొన్నాడు కబీరు, అయనవచ్చే 
దోవలో కాచుకొని కూర్చున్నాడు. రామానందులవారు రామనామాన్ని 
స్మరిస్తూ వెడుతున్నప్పుడు “రామి శబ్దం కవీరుచెవిన పడింది. 
అదే గురూపదేశంగా కబీరు భావించాడు. ఇదో కథ, 


రామనామజపం ! 

కబీరు చీకటిమాటున రామానందులవారి శరీరాన్ని తాకాడు, 
తాకగానే *' ఓ రామాః' అన్నారు స్వామివారు, గురువు ఉపదేశిం 
చింది అఆ నామమేననుకొని కబీరు రామనామజపం చేయడం 
ప్రారంభించాడు. ఇది మరో కథ 





ఉదాహరణలలో .... 


ఒకే సత్యాన్ని అసత లివాళ్ళకు బోధపడేలాగా చేయడం 
కోసం ఉదాహరణలు ఇవ్వడం మంచిదని కబీరు అభిిపాయం. 
శుష్క మైన వాదనకన్నా ఒక ఉదాహరణను చూపినప్పుడు ఎదుటి 
వాళ్ళు సులభంగా [గహించవచ్చని కవీరునవ్మకం. 


మూఢ విశ్వాసం తేలిగ్గా పోదు 1 

ఒక మూఢవిశ్వానాన్ని తొలగించడం మాటలు కొదు. 
అందులోనూ, సందలాది సంవత్సరాలుగా ఆచరణలో ఉన్న ఒక్‌ 
ఆచారం ఎంత అర్థరహిత మైనదో చెప్పడానికి పూనుకొన్నప్పుడు 


ఉ త్రివాదనవ ల్ల లాభం ఉండదు, దాన్ని బొమ్మగీసి చూపించాలి | 
క్రనీరు ఆ పనే చేశాడు, 


ఇదేమి చాదస్తం? 


ఒకసారి రామానందులవారికి ఆవుపాలు కౌవలసివచ్చాయి, 
అ రోజున స్వామివారు తమ పితృదేవతలకు పూజాదికాలు నిర్వ 
Wt పాలు తెచ్చే సనిని కనీరుకు అప్పగించారు స్వామీ 
వారు, ఎంత సేపటికీ కబీరు రాలేదు. 


“పిలుచుకు రండి 1 ' అని శిష్యుల్ని పంపించారు స్వామివారు 
వారు తిరిగివచ్చి రామానందులవౌరికో ఇలా అన్నారు. 


లయము దావాలు ద ద లాలా శరా కాక గాలాలు... పై ప్ర 


యమా 








అయ్యా! కనీద చచ్చిన అవుపొదుగుదగ్గర పాతను 
ఉంచాడు. నోటీదగ్గర మేతనుంచాడు ' అని కబీరు అమాయికళ్యాన్ని 
అవహాస్యం చేశారు. 


“ ఇదేమిటి ఈ చాదస్తం?” అన్నారు రామానందులవారు, 


“స్వామీ । ఈ అపు చనిపోయి ఎంతో సేప్ప' కాలేదు. కాబట్టి 
ఏ కొంచెమైనా పాలు ఇవ్వకపోదని re మీరు చనిపోయీన్‌ 
అవు మేళ తినదనీ, పాలివ్వదనీ అన్నారు. ఇంతకు ముందే చని 
పోయిన అవు కౌసినిపాలు కూడా ఇవ్వకపోతే ఎప్పుడో చనిపోయిన 
మీ పిళ్ళ దేవతలు ఈ పాలను ఎలా తాగుతారో సెలవివ్వండీ ! * 
అన్నాడు కనీరు వినయంగా. 


ఆయన నీ పూర్తి బాధ్యత తీసుకుంటాడు ! 

“మతం” ఒక ఉత్తమ జీవనవిధానమనీ, ఒక ఉన్నత లక్ష్య 
_పేరితమనీ కబీరు విశ్వాస్థం. కౌనీ *మళంి లోనికి అరం పరం 
లేని ఆచారాలు చాలా (ప వేశించాయనీ, కపటులు వంచకులు 
“మతం” పేరుతో భగవంతునిమీది విళా సానికీ విఘాత౦ కలిగిస్తున్నా 
రవీ కలీరుకు తెలుసు. 


“ భగవంతునిమీద పరిపూర్ణ మైన విశ్వాసం ఉంచు, నీ 
సమస్తాన్నీ భగవంతుని పరంచెయ్యి, అయన నీ పూర్తి బాధ్యతను 
వహస్తాడు ” అని కబీరు ఒక సందర్భంలో చెబుతాడు, 


దీని వెనుక ఒక అద్భుతమైన గాథ ఉన్నది, 
చిత్తం! స్వీకరించండి | 

కబీరు చేనేతవృ త్తిదారు కదా! ఒకసారి ఇలానే మగ్గాన్ని 
మూసి, నేసిన వస్తాిన్ని తీసికొని అమ్మకంకోసం వీధిలో కొచ్చాడు 
కబీరు. అప్పుడొక పేద బ్రాహ్మణుడు ఎదురయి, తనకు వస్త్రదానం 
కొవాలిని భడిగాడు, 

“చిత్తం స్వీకరించండి 1 

అంటూ కలీప సగం వస్త్రాన్ని అ | బాహ్మణునికి దానం 
ఇవ్వబోయాడు 1 

“అలా కొదు, నాకు మొత్తం వస్త్రమే కొవాలి” అన్నాడా 
[దాహ్మణుడు, 

కవీరు అతన్ని తేరిపారచూశాడు, ఆ బాహ్మణుని పేదరికం 
అతని గుండెను కరిగించింది, కన్నీటికో ఆ వస్త్రాన్ని | బాహ్మణు 
నికి దానంగా ఇచ్చి వేశాడు, 

కానీ .కభీరుది కూడా నిరుపేదకుటుందిమే॥ తన 


సంపాదన మీదనే కుటుంబమంతా ఆధారపడి ఉంది, కలీరునై నా 
ఈ నేతద్వారా తప్ప ఆదాయం వచ్చే ఇతర మార్గాలేమీ లేవు, ఈ 


20 


అర్జికవిషమసమస్యకు పరిష్కారం _కబీరుకు స్ఫురించలేదు 
అందుకని సాయంకాలం ఇంటికి వెళ్ళలేదు. 


మూడు రోజులు గడిచాయి. కబీరు ఆచూకీ దొరకనేలేదు, 
అతను ఎక్కడికి వెళ్ళిందీ ఎవరికీ తెలియదు. 


ఆ సమయంలోనే మరో విచి| తమైన సంఘటన జరిగింది, 


నూ (ప్రభువు బహుమానాలు 

ఓఒ ఆజానుబొహువు సీమా గడపముందు నిలబడి ఆమెను 
పిలిచాడు, 

“ ఏవఠా?” అంటూ నీమా ముందుకొచ్చింది, 


ఎదురుగా నందిని పోలి ఉన్న ఒక ఎద్దు, దాని మూపున 
అహారవదార్థాలతో నిండిన సంచులూ ఉన్నాయి. 


స ఏమిటివన్నీ ! ప అన్నది సీమా అశ్చర్యంగా 


“అమ్మా! కౌశీనిశ్వనాథుల దర్శనం కోసం ఒక [పభువు 
విచ్చేశారు. అక్కడే కబీరు కూడా ఉన్నారు, నిశ్చలచి త్త౦ంతో 
విశ్వనాథులవారిని సేవిస్తున్న కవీరుభ డ్రీని చూసి |పభువులు మురిసి 
పోయాడు. పీటిని [పసొదించారు అన్నాడా వ్య క్తి, 


తిరిగి తీసుకువెళ్ళండి ; 
సీమా తల అడంగా తిప్పింది, 
G 


“నాయనా! నా బిడ్డ సంగతి నాకు తెలుసు, కవీప మానవుల 
నుంచి ఏ దానమూ స్వీకరించడు, తన ఆక్జీత౦ కొనిదేదీ నా బిడ్డడు 
తాకను కూడా తాకడు, ఈ సంభారాలను కబీరు స్వీకరించాడంటు- 
న్నారు, అది అబద్ధం, నేను నమ్మను. దయచేసి వీటిని తిరిగి తీసుకు 
వెళ్ళండి ” అన్నది నీమా, 


నీబానిజాలు మీకే తెలు స్తాయి। 
ఆ స్య క్తి నీమావేప్ప పరిశీలనగా చూసి చిరునవ్వు నవ్వాడు, 


“శరీ! మీరన్నది అక్షరాలా సత్యమే 1 [పభువులు దొన 
మిన్వడానికి సిద్ధపడినప్పుడు కబీరు అంగీకరించలేదు. (ప్రభువులు 
ఎంతో సేపు దితిమలాడారు, ఎప్పటికో గాని ఈ సరుకుల్ని ఇంటికి 
చేర్చడానికి కబీరు నొప్పుకోలేదు. కవీరుఅంగీకారింోనే. బిపిని 
ఇక్కడకు చేర్చాను, స్వీకరించండి. కబీరు ఘణొన్ని కణాల్లో 
ఇక్కడికి రాబోతున్నాడు, అతను వచ్చాక నికొగికాలు మీకే తెలు 


సాయి ” 
దీ 


22 


ఈ మాటలంటూ ఆ ఆజానుబాహువు సరుకుల సంచుల్ని 
ఆక్కడ దించి, వృషభంలో సహా అద్భశ్య మయిపోయాడు. 


నామస్మరణతో శేషజీవితం | 

అతనన్నట్లుగానే కబీరు వచ్చాడు. తల్లి జరిగిన సంగతంతా 
చెప్పింది. విని తన్మయుడయిపోయాడు కవీరు. క్షణక్షణం దారి|ద్య 
బాధతో తెకతెకలాడిపోతున్న తన కుటుంబానికి ఆ కా శీవిశ నాథుడే 
ఈ రూసంలో సహాయపడ్డాడని కొనీరు గ్రహించాడు, తను సంపూ. 
ర్భంగా భగవంతుని మీద ఆధారపడడం వల్ల నే తనను భగవంతుడు 
ఆదుకొన్నాడని అయన విశ్వసించాడు. 


అయిన ప్పుడు మ 


తనింకా ఈ భౌతిక [పయోజనాలికోసం అరాటపడడం అర్థ. 
రహితం! తన సమస్యలన్నింటినీ భగవదధీనం చేసి ఆయన 
నామస్మరణలో శేషజీవితాన్ని గడిపి వేస్తాను, 


నీవృ తప్ప ఇంకేమీ లేదు) 

ఈ నిశ్చయానికొచ్చాక కవీ నుగ్గాన్ని మడిచి మూలి 
నుంచాడు. దీనిలో అదాయమార్గ ౦ పూర్తి రగ మూసుకుపోయింది. 
అయినా కొ ద్రీపొటి సంపద ఇంకా ఉండింది, దాన్ని అమ్మగా వచ్చిన 
డబ్బుకో భ కులకు సంతర్పణ చేశాడు, 


“భగవంతుడా 1 ఇప్పుడు “నీవు' తప్ప నా కింకెన్వరూ లేదు. 
“నీవు తప్ప నా కింకేమీ లేదు కూడా 1” అన్నాడు కలీ, 


ఎందుకు కాశీని విడిచి పెట్టాలి ? 

ఈ త్యాగనిరతి ఇతరులకు ఆదర్శ! ప్రాయం కావడానికి 
బదులుగా అసూయకు కారణభూత మయింది, కొశీలోఉన్న [బాహ్మణు 
లందరూ కవీరుమీద కక్షకట్టారు. అతన్ని అవమానించి కౌశీనుంచి 
బహీష్కరించారిని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అతన్ని చుట్టు 
ముట్టి నగరం విడిచి పోవలసిందిగా. కేకలునేశారు. 


* ఎందుకు కాశీనగరాన్ని విడిచిప్లోవాలో చెప్పండి ! అంత టీ 
అపరాధం నేనేం చేశానో చెప్పకుండా నగరాన్ని విడిచి పెట్టమనడం 
ధర్మంకాదు ”' అన్నాడు కనీరు, 


మాకూ సంతల్పణ చెయ్యి! 

ళ్‌ తప్పు పీకు తెలీదా? ఈ మధ్యనే నప్పు సంతర్చణ చేశావు 
గదా! అ సంత ర్బణలో [దాహ్మణులు తప్ప మిగిలిన వోరందరూ 
ఉన్నారుగదా ! ఇప్పుడు మాకు మాత్రమే సంతర్పణచేసి అత ప్పును 
సరిదిద్దుకో 1 లేదా కాశీని విడిచి వెళ్ళు అన్నారు [బ్రాహ్మణులు 
ఏక గీవంగా. 


24 
కబీరు నిశ్చలుడయ్యాడు, 


ఇప్పుడు తను నిర్ధనుడు. వీరందరికీ కాదు సరిగదా ఈ 
సమూహంలోని ఏ ఒక్కరికీ తను పిడికెడు అన్నంకూడా పెట్ట లేడు, 
సంతర్పణ. సందర్భంలో వీరిని విస్మరించడం సపొరబాపే & 
(బ్రహ్మాండమైన సంతర్చణ। 

“ మంచిది! సంతర్చణకు అవసరమైన సరుకులు సమ 
కూరుస్తాను ” 

కబీరు వెళ్ళిపోయాడు. 


కొద్ది 'సేఫటికల్లా శేశవబంజారా అక్కడి కొచ్చాడు. అతో 
న్ననుసరించి కూలీలు బొరులుతీర్చి ఉన్నారు. వారి మూపులి మీద 
బియ్యం, చక్కెర, గోధుమపిండికో నిండిన సంచులున్నాయి, 


“కనీరు పంఫించాడు. వీటీని స్వీకరించండి 1" అన్నాడు 
కేళవబంజారా, 


[దాహ్మణులందరూ సంతోషంగా వాటితో సంతర ఎక చేసు 
కున్నారు. 

ఇటువంటి అద్భుత గాథలెన్నో కవీరుచరి తలో మనకు 
కనసడతాయి, 


కబీరు హిందువో, మహమ్మదీయడో తేల్చుకోలేని వురో 
పొతులూ, కొజీలు అతన్ని దూషించడంలోనూ, విమర్శించడంలోనూ 
ఏకమయ్యారు. ఈ విషయాన్ని తెలియచేసే సంఘటనల్ని ఓసారి 
గుర్తు చేసుకొందాం, 


వ్యాధి నయమెంది ః 

' సికిందర్‌ షా ' ఆనే పాదుషా ఓ విచి తమైన వ్యాధికో చాలా 
కాలంగా బాధపడుతున్నాడు. ఎన్ని మందులకూ తగ్గలేదు. కాశీలో 
ఉన్న రామానందస్వామినీ కవీరునూ దర్శించమని ఎవరో సలహా 
యిచ్చారు, పాదుషా కొకీవచ్చాడు క్రాసీ రామానందస్వామి దర్శనం 


కాలేదు, పాదుషా కనీరును చూశాడు, వ్యాధి నయమైంది, కటీరుకు 
సాష్టాంగ నమస్కారం చేశాడు పాదుషా, 


ఎనలేనీ గౌరవం: 


“ రామానందులవారి దర్శనంకూడా చేసుకోండి * అని సలిహా 
యిచ్చాడు కలీరు, 


కబీరు కోరికను కౌదనలేని రామానందస్వామి పాదుషాకు 
దర్శనమివ్వడంతో కబీరు శక్తి సామర్థ్యాలసట్ల ఎనలేని గౌరవం 
ఏర్పడింది పాదుషాకు. దీన్ని “షేక్‌తక్తీ' సహించలేకపోయాడు 
ఇతను పాదుషాకు గురువు, 


26 


ఇదంతా నిజమేనా: 

ముస్లి ౦కౌజీ లందరూ షేక్‌తకీని అక యించారు, [బాహ్మణ 
పురోహితులందరూ ఈ కొజీలను అశయించాకు. అందరూ కలిసీ 
పాదుషాదర నం చేసుకొని కవీ చేస్తున్న మత [దోహచర్యలను 
పూసగుచ్చినట్లు చెప్పారు, 

“ అత్రను చేసిన నేరాలేమిటి ?” అన్నాడు పాదుషా, 


క నుహా[ప్రభూ! కబీరు దోపి, మోసగాడు. మహమ్మదీయ 
మతాన్ని తోసిపుబ్బాడు. హిందూమతాన్ని విమర్శించాడు. పేవళా 
రాధనమ తిరస్కరించాడు. ఆచారాలను పరిహసించాడు, [బాహ్మ ర 
పృరోపాతులను గానీ, మున్లీ ంకౌజీలినుగాని ఈ కవీరు లక్ష్య పెట్టడం 
లేదు. ఇంతకు మించిన "నేరాలిం'కేమి కొవాలి (ప్రభూ? అన్నారు 
వాళ్ళు, 

పాదుషా కటీరును పిలిపించి * ఈ సంగతులన్నీ నిజమేనా ?" 
అని అడీగాడు, 


మానవులకు భయపడను | 


* నేనీ హిందూ, మహమ్మదీయ పురోహితులకు విమర్శక 
అప భయనడను, భగవంతుని కటాక్షం ఉన్నంతవరహా, అయన 


నన్ను కాపాడుతున్నంతవరకూూ మానవులకు భయపడవలసిన 
అవసరం లేదు అన్నాడు కబీరు శాంతస్వరంకో, 


బంధించి గంగానదిలో పొరేయండి ః 


తనను మళతవిరోధిగా కాజీ చిత్రించివపుడు ఆ పరమ 
సాత్స్వికమూ ర్తి ఇలా అన్నాడు, 


“మతాన్ని వక్రంగా చితిస్తున్న నీకన్న కళవిరోధు 
లింకెవరున్నారిక్కడ ? భగపంతుని |పీతికోసమంటూ మూగజీవా 
లను బదిలి ఇవ్వాల్సిందని ఏ మత గంథం ఎప్పుడు ఎక్కడ అదే 
శించింది?” అని ఎదురు | పళ వేశాడు. 


పాదుషా అ సమాధానం విని భగ్గుమని మండిపోయాడు, 
కనీరును బంధించి గంగానదిలోకి విసిరి వేయమని ఆజ్ఞాపించాడు. 
సేవకులు కవీరును సమీపించి కొలుచేతులుకట్టి గంగలో పడవేశావ, 
ఎన్నో మహిమలు : 


కబీరు భగవన్నామస్మరణ చేశాడు. సేవకులు కట్టిన కోట్లు 
తెగిపోయాయి. గంగానది తరంగాలమీద కవీప చిరునవ్వుతో 
కూచుని ఉన్నాడు, 


28 


ఈ రకమైన మహిమలు కబీరు |ప్రదర్శించేవాడని తెలియ 
చేసే ఉదంతాలు చాలా చాలా కనబడుతున్నాయి. 


పాదుషా చంపిన ఒక ఆవును కబీరు బితికించాడవీ, నిప్పుల 
మధ్య ఉండి కూడా మసిపైతం అంటకుండా వెలుపలికి వచ్చొడనీ, 
భయంకరమైన మదపు'పేనుగు అకన్నిచూసీ పిల్లి లాగా వెనుదిరిగి 
పోయిందనీ చెప్పే కథలు విరివిగా [పచారంలో ఉన్నాయి, 


ఈ కోవకు చెందినవే మరో రెండు ఉదంతాలు. 


శవం “కమాల్‌ గా బరతికీ వచ్చింది 1 


పాదుషా కోరిక మేరకు ఢిల్లీ రావడానికి కబీరు అంగీక. 
రించాడు, అందరూ (తి వేజీసంగమంవడ్డ విడిది చేశారు. కవీరు 
తన సహజ ధోరణిలో [ప్రసంగిస్తున్న సమయంలో షేక్‌తకీ 
ఇలా అన్నాడు, 


మహారాజా ।! కబీరు మహిమలను గురించి అనుమానాలున్న 
వాళ్ళ మనలో ఇంకెందటో ఉన్నారు, వాళ్ళ అనుమానాలను 
పోగొప్టే అవకాశం కబీరుగారికి ఇప్పుడు లభించింది. గంగానడీ 





30 


తరంగాల వాలుప ఓ బాలుని శవం కొట్టుకపోతూడంది, అ శవాన్ని 
తన మహిమతో కబీరు ఇక్కడకు రప్పించవచ్చు 1” 


కబీరు నవ్వి ఆ శవాన్ని రమ్మని పిలిచాడు, శవం వచ్చాక 
*పాణంకూడా పోయమనం౦డి సభూ ' అన్నాడు 'షేక్‌త కీ, 


బాలుడు కదిలి వచ్చి కబీరు పాదాలముందు నిలబడ్డాడు, 
ఆ పేరే అతనికి భాయమయింది. 
కమాలీ లేచిరా ! 
ఢిల్లీ చేరాక జరిగిన మరో సంఘటన. 
షేక్‌తకీ కూతురు చనిపోయి అప్పటికి చాలా రోజులయింది, 
అమెను బతికించమని కోరాడు షేక్‌ తకీ, 
“షేక్‌త్రకీకూతురా! లేచి రా!” 
అన్నాడు కబీరు. 
సమాధి విడిలిపోయిందే తప్ప బిడ్డ లేచిరాలేదు. 


“కబీరు కూతురా! కమాలీ॥ లేచిరా” అన్నాడు కదీరు, 
ఈసారి ఆ బిడ్డ లేచివచ్చింది, 


గంగానదీజలాల్లోంచి వచ్చిన కమాల్‌, సమాధిమంచి 
లేచినచ్చిన కమాలీ చివరిదాక కవీరునే ఆశ్రయించుకొని ఉన్నారు, 


కమాల్‌ను గురించి [పచారంలో ఉన్న మఠోకథ [పకొరం 
ఇతను కబీరు కొడుకు, అలాగే షేక్‌తకీ పాదుషాకు గురుప్పకొడపీ 
కవీరుకే గురువనీ మరోకథ | ప్రచారంలో ఉన్నది. 


అయా కథలకు, గాథలకూగల చారి తికాధారాలను గురించి 
మనం చర్చించడంలేదు, 


కానీ. 


వీటన్నింటిని గూర్చి చూసినప్పుడు మనకు కొన్ని సత్యాలు 
ఉపదేశాలు : 

కనీరు తన స్వార్టిఈం కొనిదాన్ని అనుభవించడాన్ని వ్యతి 
శేకించాడు, 

విగ్రహారాధనను విమర్శించాడు. 

ఏ “పేరుతో పిలిచినా, * పరమెశ్వరుడొక్కడే ' నన్న పరమ 
విశ్వాసాన్ని [పచార ౦ చేశాడు, 


హిందూ మహమ్మదీయ మతాలలోని సొరొంశం ఒక్కటే 


32 


శుష్కుమూ, అర్జరహితమూ అయిన ఆచారాలను పాటించడం 
మాని అంతళ్ళుద్ధికోసం పాటుసడమని హితవు చెప్పాడు. 


ఆయన రచించి గానంచేసి (ప్రచారం చేసిన అసంఖ్యాక 
పదాలలో ఈ భావాలే గోచరిస్తాయి, 


ఆయన నమ్మిన సత్యాలు: 


భగవంతుడు సర్వవ్యాపి. ఆయన ఏదో ఒక [పదేశంలోనే 
ఉం౦ంటాడనడం అసత్యం అంటాడు కబీరు. 


మనస్సును రాగద్వేషాలతో నింపుకొని అడవిలో ఉన్నా, 
అంత పురంలో ఉన్నా ఒక్క పే. శరీరమంతా బూడిద పూస్తు 
కొన్నా జడలుషెంచినా, మనస్సు మాలిన్యరహతం కాకపోతే 
ఈ వేషాలు నిష్ఫలం నిరర్థకం మనస్సును జయించడవముంపే ఈ 
మాయాలోకాన్ని జయించడమే అన్నాడు కవీరు. 


భగవంతునికోసం కే తాలు, తీర్థాలు వెదకడంలో అర్థం 
లేదు. భగవంతుడు నీలో, సీ ఆత్మలో, సీ వంటి మానవులందరి 
లోనూ ఉన్నాడు. ఈ మానవులను |పేమి స్టే ప్రీతిని సేవిస్తే 


భగవ౦తుణీ _పేమించిన'ే "సేవించిన'పే, 
ణు య ae) 


కటీథ మత సామరస్యానికి మాన్‌టొళోదృక్చథానికి కా 
సందేశం అచ్చమైన మచ్చు తునక, 


